- జి.వి.శ్రీనివాస్‌, 7702455559 


“నాకేటి ఎరిక నేదు, నన్నాదిలేయండి 
బావు” గొంతెత్తి రోదిస్తున్న అతని స్వరాన్ని 
మించిన శబ్దంతో చెళ్లుమంటూ మోగింది 
అతని వీపుపై కొరడా. 

గడ్డం సవరించుకుంటూ చుట్టూ ఉన్న 
వారిని చూసాడు అబ్బుల్లా. అందరి 
ముఖాల్లో భయం గూడుకట్టూ కొని 
కూర్చుంది. ఎక్కడ వారక్కడ కర్ర గట్టుకుని 
పోయారు. గొంతు తడారిపోయి, బిక్క 
చూపులు చూస్తున్న జనాన్ని చూడగానే 
“బహుత్‌అచ్చా' అంటూ గర్వంతో మరోసారి 
కొరడాపట్టుకుని కుడిచేతిని గాల్లోకి లేపాడు. 

అల్పాయుష్ముని ఆఖరి ఆక్రందన గాలిలో 
కలిసిపోయింది. 


విశాఖ సంస్కృతి | సెప్టెంబరు | 2023 


జమ్మి 


“సునో! మాది హుకుం దాటితే, ఈ 
సైతాన్‌ కా బచ్చాకి పట్టిన గతే అందరికీ 
పడుతుంది ఖబడ్దార్‌” అంటూ కొరడా గాల్లో 
రుుళిపిస్తూ ఖంగుమన్న స్వరంతో హెచ్చరిక 
జారీచేసి, గుర్రాన్ని దౌడు తీయించాడు. 
ప్రజలందరూ మోకాళ్లపై కూర్చుని తలలు 
నేలకు తగిలించి శిలలయ్యారు. 

క్రీశ. 16వ శతాబ్దం. 

“ఆన్నేయంగా మడిసి పేనాలు తీసేసి 
నాడు” పెదవులు ఉక్రోషంతో అదురు 
తుండగా అన్నాడు సూరయ్య. 

“మనమేటీ సెయలేమనే కదా, ఈ 
పవుజుదారుకు మా సెడ్డ ఇది. మొన్నటికి 
మొన్న ఆడగుంటలు తానం చేస్తుంటే తడిక 
బద్దలు కొట్టేసి మరీ లాక్కెల్లిపోయారు.” 


అః 


O 


“ఒక అమ్మకీ అబ్బకీ పుట్టిన నా 
కొడుకులు కాదు ఈలు” తుపుక్కున 
ఉమ్మేసాడు ఎంకన్న. 

“గజపతులు నీడలో ఏదోలా ఎల్లి 
పోతోంది రా బతుకు దేవుడా అనుకుంటే 
మొగలోల్ల సేటిలోనికి ఎల్లిపోయింది దేసం. 
చక్రవర్తి ఎక్కడో ఢిల్లీలో కూకుని, ఇలాంటి 
రాచ్చస ముండా కొడుకులకు రాజ్యం 
ఒదిలిపెడితే ఈ ముదనష్టపోల్లు మన 
రగతం పీల్చి గుల్లసేస్తున్నారు.” 

గుల్సనాబాద్‌ రాజ్యంలోని ప్రతి గ్రామం 
లోనూ ఇంచుమించు ఇదే దృశ్యాలు. 
చర్చలు సర్వసాధారణం. 

ప్రతిఇంటా హృదయ విదారక దృశ్యాలే. 
పగిలిన గుండెల రక్తపు చారికలే. 


“పెతిసారీ పన్నులు పెంచుకుంటూ 
పోతే, ఓపక్క ఆకాసం నుంచి పిసరంత 
సినుక కూడా నేకపోతే, బతకడమే మా సెడ్డ 
ఇదిగా ఉంటే జలగల్లా తగులుకున్నారు ఈ 
మాయదారి సంత” మెటికలు విరిసిందా 


పెద్దావిడ. 
“పైన బగవంతుడు ఉన్నాడు. ఈల 
అరాచకాలు సుల్లాన్‌కు చేరకుండా 


ఉంటాయా? ఈ ఎదవల ఈపు చీరేసే 
మొనగాడు రాకపోతాడా? పైకి చూస్తూ 
రెండు చేతులూ జోడించింది. 

క్రీశ1604 

“ ప్రియమైన ప్రజలారా!” 

ఈ పిలుపు కొత్తగా ఉంది ఆ సభలో 
ఉన్నవాళ్లందరికీ. ఫౌజుదార్ల పాలన ముగిసి 
కొత్త నవాబు వారి పాలన 
ప్రారంభమవుతున్న సంబర మహోత్సవ 
కార్యక్రమం అది. ముస్లింల పాలనే అయినా 
ఇక్కడి సంప్రదాయాలు పాటించాలన్న కొత్త 
నవాబుగారి ఉత్తర్వుల వలన 
ప్రాంగణమంతా రంగు రంగుల విరుల 
తోరణాలతో అలంకరించారు. మామిడి 
తోరణాలు, కొబ్బరి ఆకుల పందిళ్లతో అక్కడి 
వాతావరణం పండుగలా ఉంది. గంగిరెద్దు 
మేళాలు, కొమ్ముబూరల వాయిద్యాల చుట్టూ 
పిల్లలు గుమిగూడి వినోదిస్తున్నారు. 
కోలాటాలు, తప్పెడగుళ్ల బృందాలు తమ 
విన్యాసాలతో జనులను రెప్పవేయకుండా 
చేస్తున్నారు. 

ఒకపక్క మౌలీలు ఆశీనులైఉన్నారు. 
మరోపక్క పండితులు ఆశీర్వచనాలు 
పలకడానికి సిద్ధంగా ఉన్నారు. 

ఒక్కసారిగా కలకలం రేగి సభ అంతటా 
నిశ్శబ్ధం ఆవరించింది. కొత్త నవాబు గారు 
వేదికపైకి _ విచ్చేశారు. మతపెద్దల 
ఆశీర్వచనాలు స్వీకరించి సభ అంతటినీ 
పరికించారు. 

“ప్రియమైన ప్రజలారా! నాకు తెలుసు 
ఇక్కడ ఇంతకాలం ఏం జరిగిందో. ఢిల్లీ 
ప్రభువుల పేర్లు చెప్పి ఎలా దోపిడీ చేశారో 
తెలుసు. జనరంజకంగా తమ తరపున 
పాలన చేయమని సుల్తాన్‌ వారు ఈ 
ఫౌజుదార్లను నియమిస్తే వారు మిమ్మల్ని 
బానిసలుగా చూసిన విదానం తలచుకుంటే 
మేరా దిల్‌ హైరాన్‌ హై”..కుడిచేతి చూపుడు 


వేలితో రెండు కళ్ల చివర రాలడానికి 
సిద్దంగా ఉన్న కన్నీటిని తుడుచుకోవడం 
సభలో విస్మయం కలిగించింది. సభలో 
ఉన్న అందరి హృదయాల్లో ఏదో తెలియని 
చెమ్మ బయలుదేరింది. కరుక దొరలను 
చూసిన వారికి ఈమాటలు పన్నీటి జల్లుల్లా 
ఉన్నాయి. 

“సుల్తాన్‌ వారికీ విషయం తెలిసే, వారిని 
తొలగించి మమ్మల్ని ఇక్కడకు పంపారు. 
మన రాజ్యానికి ఉన్న పేరు గుల్ఫానాబాద్‌ 
అంటే గులాబీతోట అని అర్థం. కానీ ఆ 
నీచులు ఖూబ్‌ సూరత్‌ తీసుకుని ముళ్లు 
మీకు ఇచ్చారు. ఇకపై అలా జరగదు. నన్ను 
నమ్మండి. నేను ఇక్కడకు ప్రభువుగా 
రాలేదు. మీ సేవకుడిగా, ఈ గుల్ఫానాబాద్‌ 
రక్షకుడిగా, మన సుల్తాన్‌ వారి సుపరిపాలన 
అందించాలని ఇక్కడకు వచ్చాను.” 

కొత్త నవాబుగారి ప్రతిమాటా ఆయన 
హృదయంలో నుంచి వస్తుందనే నమ్మకం 
అక్కడున్న అందరిలో కలిగింది. 

“మీ రక్తమాంసాలు  పీల్చుకుతిన్న 
వారందరినీ ఖైదు చేసాను. ఇకపై నా 
కొలువలో అధికారి ఎవరైనా మిమ్మల్ని 
పీడిస్తే నా ఉక్కు పాదాల కింద నలిగి 
పోతారు” 

“మీరు ఎప్పుడైనా నన్ను స్వయంగా 
కలిసి మన రాజ్య అభివృద్ధి గురించి 
చర్చించవచ్చు. నేను ఎప్పటికీ మీ వాడినే. 
ఇది అల్లాపే కసం” 

కొత్త నవాబు గారి మాటలు ఊపిరి 
బిగబట్టి విన్న జనం ఒక్కసారిగా “షేర్‌ 
మహమ్మద్‌ఖాన్‌ నవాబ్‌గారికి జయహో” 
అంటూ జయజయధ్వానాలు చేశారు. 

గుల్ఫానాబాద్‌ రాజ్య చరిత్రలో నూతన 
శకం మొదలయ్యింది. 

సర్రున ఏదో దూసుకొస్తున్న సవ్వడి 
వినగానే గుర్రంపై కూర్చుని ప్రకృతిని 
ఆస్వాదిస్తున్న షేర్‌మహమ్మద్‌ఖాన్‌ 
మెరుపులా వంగి పోయాడు. గురితప్పిన 
చురకత్తి చెట్టుపై ప్రతాపం చూపింది. తల 
తిప్పి చూశాడు ఖాన్‌. నల్లని ముసుగులు 
ధరించిన బలిష్టులు కత్తులుదూసి తనవైపే 
ఉరకడం చూసి 'ఆవో...ఆవో అని ఆరుస్తూ 
గుర్రంపై నుంచి ఒక్క గెంతుగెంతాడు 
ఆకలిగొన్న పులివలే. 


వచ్చేది ఎవరా అని ఆలోచించే లోపలే 
ఆగంతుకుడు కత్తి గొంతు దగ్గరకు రావడం 
చూసి, కుడిచేతిలోని ఖడ్గాన్ని అడ్డుపెట్టి, 
ఎడమ కాలితో వాడి మోకాలిపై బలంగా 
కొట్టాడు ఖాన్‌. ఊహించని దెబ్బకు పట్టు 
తప్పి నేలపై పడిపోయిన వాడి గుండెల్లో 
కస్సున దిగింది షేర్‌ ఖడ్గం. 

తమలో ఒకడు నిమిషంలోనే నేల 
కొరగడం చూసి మిగిలిన ఇద్దరూ గర్జిస్తూ 
తమ కత్తులను గిరగిరా తిప్పుతూ ఒకేసారి 
ఖాన్‌పై కలబడ్డారు. రెండడుగులు వెనక్కి 
వేసి రెండు చేతులతో కత్తిని గట్టిగా 
పట్టుకుని కుడి పక్కకు వంచి, సర్వశక్తులూ 
కేంద్రీకృతం చేసి ఎదుటివాడి మెడపై ఒక్క 
వేటు వేశాడు. రక్తం ఉవ్వెత్తున ఎగసింది. 
వాడి తల అప్పటికే పది అడుగుల 
దూరంలో దొర్లుతోంది. 

రక్తం ముఖంపైపడి భయంకరంగా 
కనిపిస్తున్న షేర్‌ను చూడగానే ఒక్కసారిగా 
వెన్నులో వణుకు పుట్టి కాళ్లకు బుద్ది 
చెప్పబోయాడు మిగిలిన మూడోవాడు. 
జింకను వేటాడుతున్న పులిలా షేర్‌ వాడి 
వెంటపడ్డాడు. ఒక్కదూకు దూకి వాడి 
మెడను చేతితో పట్టుకున్నాడు. 

షేర్‌ పట్టు నుంచి తప్పించుకోవడానికి 
పెనుగులాడసాగాడు వాడు. వెనుక నిలబడి 
వాడి మెడ చుట్టూ కుడి మోచేతి పట్టు 
బిగిస్తూనే, ఎడమ చేతితో వాడి ముసుగు 
తీయడానికి ప్రయత్నం చేయసాగాడు ఖాన్‌. 
అది గమనించిన వాడు తన చేతిలోని కత్తిని 
బలంగా వాడి కడుపులో దింపేసాడు. 

ఖాన్‌ పట్టుసడలించగానే నేలపై పడి 
గిలగిల్లా కొట్టుకుని చలన రహితుడయ్యాడు 
వాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న 
అంతరంగిక రక్షక దళం వాడి ముసుగు 
తొలగించింది. 

“యా...అల్లా! వీడు సులేమాన్‌” వజీర్‌ 
నోటి వెంట వచ్చిన అరుపుతో... 

“ఇంతటి [ద్రోహానికి తలపడతాడా! 
ప్రధాన రక్షక దళం ప్రముఖుడిగా ఉంటూ 
నన్నే చంపాలని చూస్తాడా?” 

“మీరు శిక్షించిన ఫౌొజుదార్లను 
చెరసాలలో నిన్ననే కలిసి ఏవో మంతనాలు 
సాగించాడని _నిన్నరాత్రే సమాచారం 
అందింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోనికి 


వెళ్లిపోయాడు. బహుశా మిమ్మల్ని 


విశాఖ సంస్కృతి | సెప్టెంబరు | 2023 —— 


అంతమొందించి మళ్లీ పగ్గాలు చేపట్టడమే 
వీరి ప్రణాళిక కావొచ్చు హుజూర్‌” 

“హుజూర్‌! ఈ సమయంలో ఇక్కడకు 
తమరు ఏకాంత వ్యాహ్యాళికి వస్తారని తెలిసి 
ఈ పన్నాగం పన్నివుంటారు. అల్లా దయ 
వల్ల తమకు ఏ హానీ జరగలేదు”...ఆకాశం 
వైపు చూస్తూ కృతజ్ఞతలు తెలియజేశాడు 
వజీర్‌. 

“మంచి చెయ్యాలి అనుకుంటే 
అడుగడుగునా అడ్డుపడే వాళ్ళు ఈ 
దునియాలో చాలామంది ఉంటారు. వారిని 
ఏరి పారేయాలి. చెరసాలలో ఉన్న ఈ 
దుష్మన్‌లందరికీ మరణ శిక్ష విధించండి”... 
రౌద్రంతో నేత్రాలు ఎరుపెక్కాయి షేర్‌ 
మహమ్మద్‌ ఖాన్‌కి. 

“వజీర్‌! ఈ (ప్రదేశం చూడండి. ఎంత 
మనోహరంగా ఉన్నదో” గుర్రం ఆపి చుట్టూ 
చూస్తూ అన్నారు షేర్‌ మహమ్మద్‌ ఖాన్‌. 

దూరంగా కొండలు, పచ్చని చెట్లతో 
ఎంతో మనోహరంగా ఉంది. 

“జీ హుజూర్‌! బహుత్‌ సుందర్‌” 

“ఈ (ప్రదేశంలో బడా ఖిల్లా కడితే, ఒక 
సుందరనగరం ఏర్పడుతుంది. ఏ మంటారు 
వజీర్‌?” 

“తమరి ఆలోచనలు ఎప్పుడూ పది 
కాలాలు ముందే ఉంటాయి సాబ్‌.” 

ప్రశాంతమైన ఆ ప్రదేశంలో ఒక కోట 
నిర్మాణం (ప్రారంభమయ్యింది. ఒకరోజు 
నిర్మాణ పనుల పర్యవేక్షణలో ఉన్న 
మహమ్మద్‌ఖాన్‌ దూరంగా నిలబడి తననే 
చూస్తున్న ఒక ముదుసలిని చూశారు. 
రమ్మని సైగ చేశారు. కానీ ఆ పెద్దాయన 
అడుగు ముందుకు పడడం లేదు. ఇంకా 
వంగివంగి నమస్మరిస్తూనే వున్నాడు. నవాబ్‌ 
వారే ముందుకు నడిచి, పెద్దాయన దగ్గరకు 
వెళ్లారు. “ఎందుకు మేమంటే మీకు అంత 
భయం?” 

నవాబుల ముఖంలో ప్రసన్నత చూసి 
మెల్లగా నోరు విప్పాడు. 

“పెబువులకు దండాలు మారాజా” 
రెండు చేతులు జోడించి తలవంచి 
నిలబడ్డాడు. 

హుందాగా తలపరికించి “చెప్పండి” 
నవ్వుతూ అడిగారు ఖాన్‌. 

“తమగోరు రాజ్ఞం సేపట్టాక మా 


వందరం మూడు పూటలా అన్నం 
తింటన్నాం. పెసాంతంగా కునుకు 
తీస్తన్నాము. ఆడగుంటల మానపేనాలు 
పదిలంగా ఉన్నాయి” 

పెద్దాయన మాటలు వింటూ, అతని 
చెయ్యిపట్టుకుని పక్కనే ఉన్న చెట్టు నీడకి 
నడిచారు నవాబ్‌ ఖాన్‌. 

జరుగుతున్నది కలో, నిజమో అర్థంకాక 
బిత్తర చూపులు చూసాడు పెద్దాయన. 

“నవాబులు తన చెయ్యి పట్టుకోవడమా?” 
చెప్తున్న విషయం మరిచి నిలబడిపోయాడు. 

భుజాలు కుదుపుతూ “చెప్పండి! మీరేదో 
చెప్తున్నారు” అడిగారు నవాబు. 

“మరేటీ నేదు బావో! ఓ పక్క నాగోవలి 
నదున్నా ఈ పక్కరానేరాదు. నాలుగు ఓన 
సినుకులు పడితేనే పంట పండేది. 
ఎవుసాయం సానా కవుకులయిపోతుంది. 
నాదో సిన్నమాట...దరమ  పెబువులు 
మరేటీ అనుకోనూ అంటే...” ఎడమ చేతో 
కర్ర దన్ను పట్టుకుని, కుడిచేతో బుర్ర 
గోక్కున్నాడు. 

“ఆబ్‌ బోలో... మీరు చెప్పండి. ఏం 
పర్వాలేదు” స సుట్టూవున్న మడి సెక్ళలు 
తడవాలంటే ఓ సెరువు తవ్వించండి 
మారాజా. మీ కడుపున పుడతాను” 

ఒక్కసారిగా పాదాలపై పడుతున్న 
పెద్దాయన భుజాలు పట్టుకుని, గుండెలకు 
హత్తుకున్నారు నవాబు. 

“మీకోసం ఏమైనా అడుగుతారను 
కుంటే, ఉఊరందరికోసం అడిగారు 
చూడండి. క్యా దిల్‌ హై తేరా. మీరు 
చెప్పింది చాలా బాగుంది.” 

నవాబుల ఆంతర్యం తెలిసిన వజీర్‌ 
ముందుకు వచ్చాడు. 

“కనీసం రెండు వందల ఎకరా 


34, 
ey 
రిల 


“భాషా సమ్మా న్‌ 
పురస్మారగ్రహీత 
డా.బేతవోలు రామబ్రహ్మం 
గారికి విశాఖ సంస్కృతి 
11వ జన్మదిన సంచికను 
అందచేస్తున్న పత్రిక 
సంపాదకులు 

శిరేల సన్యాసిరావు 


చెరువు తవ్వించండి. చుట్టూ ఉన్న 
భూములన్నీ పచ్చగా ఉండాలి.” 
ఆనందభాష్పాలతో  కరిగిపోయాడు 
పెద్దాయన. 


“జర్‌ ఏక్‌ కామ్‌... మన కోట చుట్టూ 
ఏడు బావులు తవ్వించండి. మంచినీటి బావి 
ఉండాలి. ఊరందరి దాహాన్ని అది తీర్చాలి. 
అలాగే శరీర శుభ్రత చాలా అవసరం 
మనుషులకయినా, పశువులకయినా. 
స్నానాల బావులు ప్రజలకు, గుర్రాలకు, 
ఏనుగులకు విడివిడిగా తవ్వించండి. అలాగే 
దుస్తుల శుభ్రత కొరకు మరొక బావి, మృతి 
చెందిన ఏనుగులు, గుర్రాలను ఖబర్‌ 
చెయ్యడానికి బావులు సిద్ధం చెయ్యండి. 
బావులన్నీ గట్టి రాతితో తరతరాలు నిలిచి 
ఉండేలా పటిష్టంగా నిర్మించండి.” 

నవాబుల దీర్హదృష్టికి చుట్టూ ఉన్న 
పరివారం పొంగిపోతున్నారు. 

“అలాగే మనం తవ్వించిన చెరువుల 
నుంచి ఆ బావులకు నీటి మార్గం కొరకు 
చిన్న కాలువలు తవ్వించండి” 

అనతికాలంలోనే _ పెద్దకోట, ఏడు 
బావులు, విశాలమైన చెరువులు 
నిర్మితమయ్యాయి. ప్రజల్ని కన్నబిడ్డల్లా 
చూసుకుంటున్న తమ నవాబు పేరునే తమ 
పురానికి పెట్టుకున్నారు ఆనాటి ప్రజలు. 
అదే షేర్‌మహమ్మద్‌పురం. శ్రీకాకుళం జిల్లా 
ఎచ్చెర్ల మండలంలో ఉందీ గ్రామం. 
కాలక్రమంలో గుల్ఫానాబాద్‌ పేరు 
ఆంగ్లేయుల కాలంలో చిక్కాకోల్‌ గాను, 
అటు పిమ్మట శ్రీకాకుళంగాను 


నామాంతరం చెందింది. కానీ జనుల 
హృదయంలో నిలిచిన “షేర్‌ మహమ్మద్‌ 
ఖాన్‌ తన ఊరి పేరు మీద (ప్రజల 
నాలుకపై నివసించేవున్నాడు. 


= విశాఖ సంస్కృతి | సెప్టెంబరు | 2023 


